Registered No. HSE -49/ 2016 


ఈశ్ 
ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ 


FAC 


R 


ANDHRA 
PRI 


evan 


आध्रप्रदेश 


= 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


గా 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No. 50 


AMARAVATI, TUESDAY , DECEMBER 18 , 2018 


G . 634 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc ., 


REVENUE DEPARTMENT 

( Land Acquisition) 
PRELIMINARY NOTIFICATION 
ప్రకాశంజిల్లాభూసేకరణ ప్రకటన 

Date : 19- 4 - 2017 
ఫారం నెం . VI ( ఎ ) 
( 2013వ సంవత్సరం 30వ చట్టం వలన భూసేకరణ , పునరావాసం, పున : స్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందే హక్కు , 

పారదర్శకత చట్టంలో సెక్షన్ 11( 1 ) మరియు ఆంధ్రప్రదేశ్ నియమావళి 2014లో రూల్ 19, సరూల్ ( 1) ననుసరించి ) 


Rc.No. C / 104 / 2017 


ప్రాథమిక ప్రకటన 


ఈ దిగువనుదహరించిన షెడ్యూలుదాఖలా భూములను ప్రజాహిత ఉపయోగార్థం అనగా కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ 
రిజర్వా యరు ప్రాజెక్టు నిర్మాణములోని మల్లవరం గ్రామమునందు Escape Channel at Km5. 200 of Right Main Canal 
కొరకు భూమి కావలయునని శ్రీ స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ), పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు , ఒంగోలు వారు , ఆంధ్రప్రదేశ్ 
ప్రభుత్వము భావించినందున , 2013వ సంవత్సరము 30వ చట్టము వలన భూసేకరణ , పునరావాసం, పున : స్థాపనలలో న్యాయపరమైన 
నష్టపరిహారం పొందేహక్కు, పారదర్శకత చట్టంలో సెక్షన్ 11( 1) నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి 
ఇందుమూలముగా నోటీసుజారీచేయడమైనది . 

పైన పేర్కొనిన చట్టంలోని సెక్షన్ 12 క్రింద ఇవ్వబడిన అధికారములను వినియోగించి ప్రత్యేక ఉపకలెక్టరు (భూసేకరణ ) , 
కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయరు ప్రాజెక్టు వారికి , వారిసిబ్బందికి మరియు పనివారలకు ఆ భూముల భూసేకరణకై 
సెక్షన్ క్రింద ఇవ్వబడిన అధికారములను వినియోగించుటకు అధికారము ఇవ్వబడినది . 

పై చట్టములోని సెక్షన్ 11 ( 4 ) ననుసరించి , ఈ ప్రాథమిక ప్రకటన వెలువడిన తేది నుండి శ్రీ ప్రత్యేక కలెక్టరు /భూసేకరణ 
అధికారి వారి ముందస్తు అనుమతిలేనిదే , ఏ వ్యక్తి ప్రకటనలో తెలిపిన భూమిని ఏ విధమైన అమ్మకం | కొనుగోలు (క్రయ 
విక్రయాలు) లేదా ఏవిధమైన లావాదేవీలుజరుపరాదని తెలియజేయడమైనది . 

పై చట్టంలోని సెక్షన్ 15 ననుసరించి భూసేకరణ పై ఏమైన అభ్యంతరములు / ఆక్షేపణలు ఉన్న యెడల సంబంధించిన 
వ్యక్తి / వ్యక్తులు ఈ ప్రకటనలు ప్రచురించిన తేది నుండి 60 ( అరువది ) దినములోగా శ్రీ స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ) అధికారి 
వారి ఎదుట అభ్యంతరములు దాఖలు చేసుకొనవచ్చును . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE , December 18 , 2018 


షెడ్యూలు 
మండలము : మద్దిపాడు 


జిల్లా : ప్రకాశం 


గ్రామము : 75 మల్లవరం 


భూసేకరణ 
క్రమ సర్వేనెం. / మొత్తం 

క్రింద | భూస్థితి | 

క్రింద 
సంఖ్య స.డి . నెం . విస్తీర్ణం | విసీరం 

ఎ . సెం . 

ఎ . సెం . 


సంబంధిత ఆసామీ పేరు 
మరియు చిరునామా 


సరిహద్దులు 

చెట్లు మరియు 
ఉత్తరం | దక్షిణం | తూర్పు పడమర | కట్టడముల 
సర్వేనెం. 1 సర్వేనెం. సర్వేనెం. / సర్వేనెం. , వివరాలు 
స .డి . నెం . స .డి . నెం . స .డి . నెం . స . డి . నెం . 


1 12 13 14 | 


Escape Channel of RightMain Canal 


: 


0. 03 | పుంజ | మొరబోయిన శంకర్ 

0. 06 పుంజ || మొరబోయిన పేరయ్య 
1 . | 12 | 28 . 80 | 0. 03 పుంజ | నారిపెద్ది వెంకట నారాయణ 


45 , 47 | 8 , 11 ( 


1 


| 16, 17 
|| 18 


2. 


| 


14 


| 6. 98 | 


| 41, 


| 16 


| 


45 , 


| 


0. 03 || పుంజ | పొన్నం వెంకయ్య 
0 . 05 పుంజ పొన్నం గువయ్య 
0. 06 | పుంజ పొన్నం వెంకటాద్రి 

తండ్రి ముత్యాలు 

పొన్నం వెంకయ్య 
0 . 06 | పుంజ | పొన్నం వెంకటాద్రి 

తండ్రి ముత్యాలు 


4 


| 


0 . 04 


3. 


| 15 | 


14 


| 16 


| 


14 


| 


39 


0. 68 | 0. 03 | పుంజ | నొసిన ప్రసాదు 
0 . 04 | పుంజ నొసిన బోడెమ్మ 

భర్త ఆదెయ్య 
0. 03 | పుంజ | నాసినకోటేశ్వరరావు 
0. 04 | పుంజ కనపరి సత్యనారాయణ 

తండ్రి శేషయ్య 


| 12 


4 . | 16/ 1 | 5 . 77 | 0. 08 | పుంజు కనపర్తి సత్యన్నారాయణ 

తండ్రి ఆదిశేషయ్య 
0. 04 | పుంజ రాయపాటి సుబ్బాయమ్మ 

భర్త పేరయ్య 
0. 06 | పుంజ బోయపాటి వీరరాఘవులు 

తండ్రి వెంకయ్య 
5 . | 17/ 3 | 0. 28 | 0. 02 | పుంజ రావిపాటి శ్రీరామమూర్తి 

తండ్రికోటయ్య 
6. | 39/ 1 | 3. 38 | 0. 03 | పుంజ | రాయపాటి చిన వీరయ్య 

0. 03 | పుంజ | రాయపాటి చిన వీరయ్య 
39 / 2 | 3. 24 | 0. 03 | పుంజ | దార అంకయ్య 

0. 03 | పుంజ | తుమ్మ పెద అంకయ్య 
0. 05 | పుంజ | నొసిన ప్రసాదు 


12 


| 33 , 35 , 


15 


ANDHRA PRADESH GAZETTE , December 18 , 2018 


| విసీరం | భూస్థితి | విస్తీర్ణం 


|భూసేకరణ సంబంధిత ఆసామీ పేరు , సంబంధిత ఆసామీ పేరు 

సరిహద్దులు 

చెట్లు 
క్రమ సర్వేనెం. మొత్తం 
ంద | ( పట్టాదారు ) మరియు | ( అనుభవదారు) మరియు | 

మరియు 
సంఖ్య స.డి . నెం . విస్తీర్ణం | భూస్థితి | 

చిరునామా 

ఉత్తరం దక్షణం తూర్పు పడమర కట్టడముల 

చిరునామా 
ఎ . సెం . 
ఎ . సెం . 

వివరాలు 
8 . | 40 / 1 | 0. 41 | 0. 06 | పుంజ | రేల 

పిచ్చిరెడ్డి 

| 42 | 38 | 41, 39 | 115 
40/ 2 | 0. 85 | 0 . 05 | పుంజ | మర్నెనిరాజేష్ బాబు 

| 38 | 41 , 39 | 115 
తండ్రిగోపాలరావు 
10. | 41 | 3 . 82 | 0. 16 | పుంజ | చుంచు వెంకట్రావు 

42 14 , 39 | 42 

తండ్రిరామయ్య 
11 . | 86 | 24. 86 | 0. 01 | పుంజ | రాయపాటి రామమూర్తి 

తండ్రికోటయ్య 
0. 04 | పుంజ | మర్నేని రమాదేవి 
0. 04 | పుంజ | రాయపాటి హరి 

T 

82 | 91 , | 
0 . 07 | పుంజ రాయపాటి చిన వీరయ్య 

తండ్రి వీరయ్య 
0. 04 | పుంజ రాయపాటి శేషయ్య 
0. 05 | పుంజ | రాయపాటి సుబ్బాయమ్మ 

భర్త పేరయ్య 


- 0. 23 | పుంజ 


శ్రీ గ్రామ దేవత 
అంకమ్మ (స్వామి ) 


13. 1 


86 


| 


| 


91 


| 85 


93, 
135 


92 | 2. 071 0. 04 | పుంజ | బోయపాటి వెంకట సుబ్బయ్య 
0. 04 పుంజ బోయపాటి శివయ్య 

తండ్రికోటయ్య 
0. 04 | పుంజ || బోయపాటి అంజయ్య 

తండ్రికోటయ్య 


| 


91, 93 | 99 , 95 | 100 


| 135 


94 | 6. 76 | 0. 02 | పుంజ | కనపర్తికోటయ్య 

తండ్రి శేషయ్య 


91 


15. | 100 | 5. 08 /| 0. 17 | పుంజ | గట్టినేని మల్లిఖార్జునరావు 

0 . 03 పుంజ | తుమ్మ అంకయ్య 
0 . 05 | పుంజ | గట్టినేని మల్లిఖార్జునరావు 


98 , 
101 


100 


VA 


102 , 


16. | 101 | 1. 41 || 0. 03 | పుంజ | గట్టినేని మల్లిఖార్జునరావు 

0. 04 | పుంజ బోయపాటి వెంకటేశ్వర్లు 

తండ్రి వెంకట సుబ్బయ్య 
0 . 05 | పుంజ || బోయపాటి శ్రీనివాసరావు 

తండ్రి వెంకటేశ్వర్లు 


| 100 | 98 , | 102 , | 98 

| 97 | 103 


ANDHRA PRADESH GAZETTE , December 18 , 2018 


భూసేకరణ సంబంధిత ఆసామీ పేరు | సంబంధిత ఆసామీ పేరు 

సరిహద్దులు 

చెట్లు 
క్రమ సర్వేనెం., మొత్తం క్రింద | ( పట్టాదారు) మరియు | ( అనుభవదారు ) మరియు | 

మరియు 
సంఖ్య స.డి . నెం . విస్తీర్ణం | భూస్థితి 
థాల విస్తీర్ణం చిరునామా 

ఉత్తరం దక్షణం తూర్పు పడమర కట్టడముల 
ఎ . సెం . 

చిరునామా 
ఎ . సెం . 

| వివరాలు 


0. 03 | 


0. 03 


17. | 102 | 13. 93 | 0. 08 | పుంజ బోయపాటి ప్రమీల 

పుంజ మన్నం సుబ్బారావు 

| పుంజ | బోయపాటి హరిబాబు 
0. 01 | పుంజ తుమ్మ సుబ్బయ్య 

తండ్రి వెంకట సుబ్బయ్య 
0. 05 | పుంజ | తుమ్మ పెద అంకమ్మ 

తండ్రికోటయ్య 
0. 04 | పుంజ | దార అంకయ్య 
0. 02 

బాశంరామయ్య 
0 . 03 | పుంజ నేలరాజ రాధ క్రిష్ణమూర్తి 


- 


90 , | 103 , | 
91 | 104 || 


17 | 100, 

101 


| పుంజ || 


103 | 0. 80 | 0. 09 | పుంజ | కోడూరి సుబ్బయ్య 


| 101 


| 102 | 105 | 104 
| 102 | 105 | 77 


104 | 1. 67 ] 0. 05 | పుంజ | కోడూరి సుబ్బయ్య 


105 


103 


105 | 11 . 98 | 0. 03 


కనపర్తి సుబ్బారావు 
తండ్రిలింగయ్య 
కనపర్తి హనుమంతరావు 
తండ్రిలింగయ్య 


97 , 101 | 113 | 115 
103, 
104 


106 


0 . 07 


మొత్తం | 128 . 41 


266 


డి . సుదర్శనం , ఎమ్ . ఏ. , 

స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ) , 
పి . యస్. వెలిగొండ ప్రాజెక్టు , ఒంగోలు. 


- - - X - - - 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www . apegazette . cgg . gov . in 


